Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


R 


ANDHRAP 


evan 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 20 


AMARAVATI, MONDAY, MAY 20 , 2019 


G . 66 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 

DECLARATION 


RC.No. B /174 / 2016 ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 16 - 09- 2016 
ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 19( 1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25 , సబ్ రూల్ (1 ) ననుసరించి ) 

రూఢీప్రకటన 
ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగారం అనగా పూలసుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్టు క్రింద E- 13 A బ్రాంచి మేజర్ కాలువ నిర్మాణము కొరకు భూమి కావలయునని శ్రీయుత స్పెషల్ గకలెక్టర్ 
(భూసేకరణ ) , పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ , ఒంగోలు వారు భావించినందున , 2013వ సంవత్సరము 30వ 
చట్టంలోని 15వ విభాగం ననుసరించి సంబంధిత వ్యక్తుల నుండి వచ్చిన అభ్యంతరములపై విచారణజరిపిన 
పిమ్మట 
శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు సంతృప్తి చెంది ఈ దిగువ 

షెడ్యూలు దాఖలా భూములను ప్రజా ప్రయోజనముల నిమిత్తం భూసేకరణ గావించుటకు నిర్ణయించినారు . ఈ క్రింది 
రూఢీప్రకటన 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 19 (1 )విభాగంననుసరించి చేయబడినది . 

రూఢీ 
ప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటి కలెక్టరు (భూసేకరణ ) ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారు 2013వ సంవత్సరం 30వ 
చట్టంలోని 19 (1) విభాగంననుసరించిన ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములు మరియు సుమారుగా 
వాటి విస్తీర్ణములను ప్రజా ప్రయోజనమునకైఅనగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు క్రింద E-13A బ్రాంచి కాలువ 
నిర్మాణము కొరకు భూమి అవసరమైనదని ఇందుమూలంగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , May 20 , 2019 


చెట్లు 


షెడ్యూలు 
జిల్లా: ప్రకాశం 

మండలము : సి . యస్. పురం 

గ్రామము నెం . : 153 ఆనెకాళ్ళపల్లి 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
|క్రమ | సర్వేనెం., మొత్తం క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు) మరియు 

మరియు 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం | భూస్థితి విసీరం చిరునామా 

ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

చిరునామా 
ఎ . సెం . 

వివరాలు 
| 1 . | 56 | 9 . 96) అసైన్ | 3.80 | నటుకుల వెంకట సుబ్బమ్మ | నటుకుల వెంకటసుబ్బమ్మ | 55 | 106 | 57 | 106 

మెంట్ భర్త అంజయ్య | భర్త అంజయ్య 

దర్శి సంజీవయ్య | దర్శి సంజీవయ్య 

తండ్రి కొండయ్య |తండ్రి కొండయ్య 
2 . | 57 / 1 | 6 . 44 సర్కారు | 2 . 04 || చెరుకుపల్లెనాగయ్య | చెరుకుపల్లెరసూలమ్మ | 58 | 106 | 5712 | 56 

పుంజ తండ్రిబాలయ్య | భర్త నాగయ్య 

చెరుకుపల్లి సుబ్బయ్య | చెరుకుపల్లి వెంకటరెడ్డి 
|తండ్రిబాలయ్య తండ్రి సుబ్బయ్య 

చెరుకుపల్లిసుధాకర్ 
తండ్రి సుబ్బయ్య 
చెరుకుపల్లిబాలయ్య 

తండ్రి సుబ్బయ్య 
కమతం వెంకటయ్య కమతం అనంతయ్య 
తండ్రి వెంకటయ్య తండ్రి వెంకటయ్య 


కమతంరామాంజేయులు 
తండ్రి వెంకటయ్య 
కమతం శ్రీరాములు 

తండ్రి వెంకటయ్య 
కమతం అనంతయ్య | కమతం ప్రతాప్ 
తండ్రిదాసయ్య తండ్రిదాసయ్య 

కమతం శ్రీరాములు 

తండ్రిదానయ్య 
| 3. | 57/2 | 0. 55 / సర్కారు | 0. 18 | కమతం ఆనంతయ్య | కమతం ప్రతాప్ | 58 | 106 | 57/ 
పుంజ తండ్రి 
దాసయ్య |తండ్రిదాసయ్య 

కమతం శ్రీరాములు 

తండ్రి 
దాసయ్య 
4 . | 57 /3 | 5 . 96 ) సర్కారు | 1.82 | యడవల్లిఆది నారయ్య | యడావల్లితిరుపతమ్మ | 58 | 106 | 105 | 57 /2 

పుంజ తండ్రినారయ్య | భర్త ఆది నారయ్య 

చెరుకుపల్లినారాయణరెడ్డి |చెరుకుపల్లినారాయణరెడ్డి 

తండ్రిరాఘవరెడ్డి |తండ్రిరాఘవరెడ్డి 
5. | 59 | 6 . 70/ సర్కారు | 0. 61 | చెరుకుపల్లి నారాయణరెడ్డిచెరుకుపల్లి నారాయణరెడ్డి 51 | 105 | 

తండ్రిరాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 
చెరుకుపల్లి వెంకట | చెరుకుపల్లి వెంకట 
నారాయణరెడ్డి | నారాయణరెడ్డి 
తండ్రిరాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 


పుంజ 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


చెట్లు 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
|క్రమ | సర్వేనెం. మొత్తం క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు) మరియు | 

మరియు 
సంఖ్య స .డి . నెం , విస్తీర్ణం 
| విస్తీర్ణం | చిరునామా 

ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 

చిరునామా 
ఎ . సెం . 
ఎ . సెం . 

వివరాలు 
6. | 60 | 14 . 08 | సర్కారు | 4. 08 | చెరుకుపల్లి వెంకట చెరుకుపల్లి వెంకట | 61 | 105162 159 

పుంజ నారాయణ 

నారాయణ 
తండ్రిరాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 
చెరుకుపల్లినారాయణరెడ్డిచెరుకుపల్లినారాయణరెడ్డి 
తండ్రిరాఘవరెడ్డి |తండ్రిరాఘవరెడ్డి 
మునగాల వెంకటేశ్వర్లు | మునగాల వెంకటేశ్వర్లు 
తండ్రి ముసలయ్య |తండ్రి ముసలయ్య 
మునగాల కొండయ్య | మునగాల కొండయ్య 
తండ్రి పెద్ద చెంగలయ్య |తండ్రి పెద్ద చెంగలయ్య 

మునగాల వెంకటయ్య | మునగాల వెంకటయ్య 
తండ్రిచెంచయ్య |తండ్రిచెంచయ్య 
మునగాల మాల్యాద్రి | మునగాల మాల్యాద్రి 

తండ్రి చిన్నమాలకొండయ్య |తండ్రిచిన్నమాలకొండయ్య | 
7. | 62/ 1 | 9. 34 | సర్కారు | 2. 36 | చెరుకుపల్లినారాయణరెడ్డి | చెరుకుపల్లినారాయణరెడ్డి | 63 | 105 | 62 / 2 | 60 

పుంజ తండ్రిరాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 

చెరుకుపల్లి వెంకట చెరుకుపల్లి వెంకట 
నారాయణరెడ్డి నారాయణరెడ్డి 

తండ్రి 
రాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 
62 /2 

|చెరుకుపల్లి వెంకట చెరుకుపల్లి వెంకట | 101 | 103 | 102 | 62 /1 
పుంజ నారాయణరెడ్డి నారాయణరెడ్డి 

తండ్రిరాఘవరెడ్డి తండ్రిరాఘవరెడ్డి 
మునగాల వెంగయ్య మునగాల నారాయణరెడ్డి | 
తండ్రి 
బాలయ్య తండ్రి వెంగయ్య 

మునగాల ఆదినారాయణ 

తండ్రి వెంగయ్య 
9. | 63 | 7. 28 | సర్కారు | 0. 26 |కామిరెడ్డి చిన్న వెంకటయ్య |కామిరెడ్డి చిన్న వెంకటయ్య| 64 | 62 | 101 | 

పుంజ తండ్రి వేమయ్య |తండ్రి వేమయ్య 

చెరుకుపల్లి చిన్నగురవయ్య | చెరుకుపల్లిచిన్నగురవయ్య 
తండ్రి పెద్ద రోశయ్య | 

|తండ్రి పెద్ద రోశయ్య 
కామిరెడ్డి తిరుపతయ్య |కామిరెడ్డి తిరుపతమ్మ 

తండ్రి వేమయ్య తండ్రితిరుపతయ్య 
10. | 91 /4 | 2. 40 అసైన్ | 1. 04 |పాలకొల్లు శ్రీనివాసులరెడ్డి పాలకొల్లు తులశమ్మ | 91/ 3 | 97 | 92 | 90 

| తండ్రి పెద్దిరెడ్డి |తండ్రి శ్రీనివాసులరెడ్డి 
11 . | 92 / 2 | 4 . 52| అసైన్ | 0. 89 | యడవల్లిలక్ష్మిరెడ్డి యడవల్లిలక్ష్మిరెడ్డి 

| 87 | 

9211 
తండ్రినారయ్య తండ్రినారయ్య 


మెంట్ 


మెంట్ 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


చెట్లు 


విస్తీర్ణం|భూస్థితి విస్తీర్ణం 


192 


మెంట్ 


du 


మెంట్ 


| 90 


| 


99 


మెంట్ 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
క్రమ సర్వేనెం. , మొత్తం క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు 

మరియు 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం 

| చిరునామా 

చిరునామా 

- ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

వివరాలు 
2 . 26 | అసైన్ | 0. 77 | దుగ్గిరెడ్డి పోతులూరయ్య | దుగ్గిరెడ్డి పోతులూరయ్య | 92 /1 | 96 

మెంట్ తండ్రిరోశయ్య | | తండ్రిరోశయ్య 
1.56| అసైన్ | 0. 32 | మునగాల కొండయ్య | మునగాల తిరుపతమ్మ | 86 | 93 

తండ్రిచిన పెద్దయ్య |తండ్రి కొండయ్య 
14 . | 93/ 2 | 1. 48 || అసైన్ | 1. 35 | యడవల్లిలక్ష్మయ్య , | యడవల్లిలక్ష్మయ్య | 93 / 1 | 93/ 3 Kovel 

ampa 
మెంట్ తండ్రినారయ్య | తండ్రినారయ్య 
0. 67| అసైన్ | 0. 31 |పిన్నికరామయ్య |పిన్నికరామయ్య 

| 92 | 972 | 92 | 90 
తండ్రి సుబ్బయ్య తండ్రి సుబ్బయ్య 
పిన్నికరామతీర్ధం |పిన్నికరామతీర్ధం 
తండ్రి సుబ్బయ్య |తండ్రి సుబ్బయ్య 
పిన్నిక శ్రీరాములు |పిన్నిక శ్రీరాములు 
తండ్రి సుబ్బయ్య 

తండ్రి సుబ్బయ్య 
16 . | 97/ 2 | 4. 20 అసైన్ | 2 . 04 | తాళ్ల అనంతమ్మ తాళ్ళ అనంతమ్మ 

| 91 | 98 
భర్త నారయ్య భర్త నారయ్య 

197/ 1 | 9713 
తాళ్ళ వెంకటేశ్వర్లు 

తండ్రినారయ్య 
17. | 97/ 3 | 2. 03 | అసైన్ | 0. 32 | మునగాల సుబ్బయ్య మునగాలరామచంద్రయ్య 97/2 | 97/4 | 92 | 97 / 2 

తండ్రి 
బాలయ్య తండ్రి సుబ్బయ్య 

మునగాల శ్రీరాములు 
తండ్రి సుబ్బయ్య 

మునగాల వెంకట్రామయ్య 

తండ్రి సుబ్బయ్య 
| 3. 02 | అసైన్ | 0. 08 | చెరుకుపల్లిరాధాకృష్ణరెడ్డి | చెరుకుపల్లిరాధాకృష్ణరెడ్డి | 90 | 90 / 3 | | 67 

|తండ్రిరామయ్య తండ్రిరామయ్య 
19 . | 98 / 2 | 2 . 28 | అసైన్ 1 . 54 |జిల్లెల ఆనంతమ్మ |జిల్లెల ఆనంతమ్మ | 90 | 98 /4 | 97 

మెంట్ 

భర్త తిరుపతయ్య భర్త తిరుపతయ్య 
20 | 98 / 3 | 4 . 10 అసైన్ 0. 05 | పాలకొల్లు వెంకటరెడ్డి పాలకొల్లు వెంకటరెడ్డి 

| 98/ 1 | 100 | 98 / 5 | 65 
మెంట్ తండ్రి పెద్దిరెడ్డి తండ్రిపెద్దిరెడ్డి 
21 . | 98 /4 | 2. 10 అసైన్ 0 . 44 | పాలకొల్లుబాలయ్య | పాలకొల్లు శ్రీనివాసులు | 98 /2 | 99 | 97 | 98 /5 

అంకయ్య 

తండ్రి 
బాలయ్య 
పాలకొల్లు తిరుపతయ్య 

తండ్రిబాలయ్య 
22 . | 98 / 5 | 3 . 40 అసైన్ | 1 . 67 | పాలకొల్లు నారాయణమ్మ పాలకొల్లు నారాయణమ్మ 98 /1 | 100 | 98 /4 | 98 / 3 

భర్త పెద్దయ్య భర్త పెద్దయ్య 


మెంట్ 


90/ 5 


మెంట్ 


98 / 5 


మెంట్ 


మెంట్ 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


చెట్లు 


ఆ విస్తీర్ణం 


ఎ . 


సెం . 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు | 

సరిహద్దులు 
క్రమ సర్వేనెం. మొత్తం క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు 

మరియు 
సంఖ్య | స .డి . నెం . విస్తీర్ణ 

చిరునామా 

చిరునామా 

ఆ ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

వివరాలు 
100/1/| 4. 08 | అసైన్ | 1. 32 | పందిల్ల చిన్నరావులయ్య | పందిల్ల చిన్నరావులయ్య | 98 | 100 /2 | 99 | 101 

మెంట్ తండ్రి చిన్నరావులయ్య |తండ్రిచిన్నరావులయ్య 
100 /2/ 1. 96 | అసైన్ | 0. 06 | పందిల్ల చిన్నరావులయ్య | మునగాలరామయ్య | 100 /1/ 100/3, 99 

మెంట్ తండ్రిచిన్నరావులయ్య |తండ్రిబసిరెడ్డి 
25. | 101 /1/ 2.81 / అసైన్ 0. 84 | మునగాలరామయ్య | మునగాల తిరుపతయ్య | 65 | 101 / 2 | 100 

| 100 
మెంట్ 

తండ్రిబసిరెడ్డి తండ్రిరామయ్య 
26 . | 101 / 2/ 3. 31 | అసైన్ | 1. 60 / మునగాల బసిరెడ్డి | మునగాల బసిరెడ్డి 

| 10111| 62 | 100 
మెంట్ తండ్రి వెంకటరెడ్డి |తండ్రి వెంకటరెడ్డి 
27. | 105/1 ] 32 . 00 సర్కారు | 1. 09 | ఏల్పూరి నారాయణమ్మ | ఏల్పూరి వీరాంజనేయులు , 59 | Pedda 104 

rajupa 
పుంజ | భర్త సుబ్బయ్య భర్త సుబ్బయ్య 

lem 
|వేల్చూరి అంజయ్య 

తండ్రి సుబ్బయ్య 
మొత్తము 31. 12 


102 


విస్తీర్ణం 


ఈ భూముల ప్లాను శ్రీ స్పెషల్ డిప్యూటి కలెక్టరు యల్ . ఎ , ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారి కార్యాలయంలో 
ఉంచడమైనది . దానిని ఈ కార్యాలయపు పనివేళలలో ఏ సమయంలోనైనా తనిఖీ చేసుకోవచ్చును . ఈ భూసేకరణ వలన 
నిర్వాసితులయినవారు ఎవ్వరును లేరు . 

డి . సుదర్శనం , 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg . gov. in 


